శెలుగు వచన కవిత్వంలో దూసుకొస్తున్న నవతరం గొంతుక 
“మానవతా కవులు” కవితా సంకలనం 


కర్య్మకాదు క్రియ 


ప్రధాన సంపాదకులు 
డా ఎన్‌.వి కృష్ణారావు 


సంపాదక మండలి, 


డా॥ పత్తూరి శ్రీనివాసులు, 
దాః జి. వెంకటలాల్‌ 


వెన్నెల ప్రచురణలు 


వెన్నెల ప్రచురణలు 

ఇంటీ నెంబరు 16-8-1768, 
3/9, బాలాజీ నగర్‌, 
పాతగుంటూరు, గుంటూరు - 1 
ఫోన్‌ : 94902 18173 


ముద్రణ : 
లక్ష్మీప్రసన్న గ్రాఫిక్స్‌ 


గుంటూరు-2, సెల్‌ : 98660 16690 


విషయసూచిక 


కృతజ్ఞతలు 

చారిత్రకావసరం-ఈ పుస్తకం 
మానవతా పతాక 

ముందుమాట కాదు ఉన్నమాటే ! 


శాంతి ! అహింస ! మానవత్వం !!! 
కర్మ కాదు క్రియ 

రాయైనా ! రప్పైనా ! 

ఓసారి ప్రశ్నించుకోండి ! 


కై 
ల 
త 
జ్త 
5. ఇక్కడ మనుషులుండాలి ! 
ఉం 
ర 
రి 
రి 


|11|॥ మానవతా కవులు 


గ్రంథ స్వీకర్త 


కృతజ్ఞతలు 


ముందుగా, సంవత్సరం నుండి నా మదిలో గిర్రున సుడులు తిరుగుతూ 
గెట్టకొంటున్న ఆవేదనలకు, ఆలోచనలకు ఒక రూపం రావడానికి (ప్రేరణనిచ్చిన 
9పరిచితురాలైన ఒక పోటల్‌లో పని చేస్తున్న ఒక అమ్మాయికి కృతజ్ఞతలు 
1లపడం నా కనీస ధర్మంగా భావిస్తున్నా నా కోరిక 'ఇదీ', ఒక్కడిగా చేయడంకంటే 
శమస్టిగా చేస్తే బాగుంటుందని, సాహిత్యానికి, సమాజానికి మనకు తోచిన సేవ 
శీసినట్లువుతుందని చెప్పిన వెంటనే 'కాదు, కూడదు, కుదరదు' అనే మాటలకు 
మాత్రం అవకాశం ఇవ్వకుండా, నా మీది నమ్మకంతో 'మహాభాగ్యం' అంటూ 
శాలిసారిగ కలంతో కుస్తీలు పట్టి నా ఆవేదనలకు, వారి ఆలోచనలు చేర్చి 
+క్షరరూపమిచ్చిన నా శిష్యమిత్ర బృందానికి ప్రత్యేకించి శుభాక్షరాభినందనలు. 

ఈ కవితా సంకలనం వెలువరిస్తున్నాను ఆళీస్సులందించమని 
?డిగినప్పుడు ఎంతో సంతోషించి, నన్ను ప్రోత్సహించి 'చారిత్రకావసరం - 
1 పుస్తకం' అని చారిత్రక సత్యాన్ని అక్షరీకరించిన పెద్దలు, గౌరవనీయులు 
చార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతులు ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్‌ 
శిరిక్కి 


“అన్నగ్రారూ! ముందుమాట" అనగానే పనుల ఒత్తిడిలో కూడా పుస్తకమంతా. 
$దివి, ఇది 'మానవతాపతాక'మని ఎగురవేసి, ఎలుగెత్తిచాటిన అన్నయ్య, 
10ధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ ఉపాధ్యక్షులు డా॥ కందిమళ్ల సాంబశివరావుగారికి 


మంచి మననుతో ఈ (గ్రంథాన్ని స్వీకరించడానిక్షి అంగీ! 
మానవతామూర్తి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉప; భాపత్కి 
బుద్ధప్రసాద్‌గారి సౌమనస్యానికి ఎన్నెన్ని దందాలో! 
అడిగిన వెంటనే అత్యవసర పనులు ఎన్ని వున్నా ఈ 
నేనొస్తానని మాట ఇచ్చి, ముఖ్యఅతిథిగా వచ్చి గ్రంథావిష్కరణ 
నాకు క్రేయోభిలాషులు, సుమనస్కులు, మానవతావాదులు, 
విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతులు ఆచార్య వి. బాలమెో 
ప్రణామాలు, 
నాకు గురువులు, గురుతుల్యులు, ఆత్మీయులు, శ్రేయో 
ఎస్‌. గంగప్ప, డా వెన్నిసెట్టి సింగారావు, డా నాగభైరవ 
దా॥ గుమ్మా సాంబశివరావు, దా॥ పోతురాజు శ్రీనివాసరావు గార్లక 
కృతజ్ఞతలు. 
అభిమాన అన్నయ్య శ్రీ బండి అళోక్‌రెడ్డిగారికి, 
శ్రీ చెట్టి సుబ్రహ్మణ్యం గారికి ఆత్మీయ కృతజ్ఞతలు. 
డి.టి.పి. చేసి అందంగా అచ్చొత్తించిన మిత్రుడు శ్రీ 
(లక్ష్మీప్రసన్న గ్రాఫిక్స్‌) గారికి అభినందనలు, 


“చారిత్రకావసరం - ఈ పుస్తకం” 


ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్‌ 
ఉపకులపతి 
అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 
గుంటూరు 


ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కవితా సంకలనం వెలువడటం సామాజికావసరమే 

?ాదు, చారిత్రకావసరం కూడా. సమాజంలో ఎటుచూసినా ఆశ, స్వార్ధం, మోసం, 
'దళ్ళారం మొదలైన ఆలోచనలతో 'అసలు నాకేంటి?” అనే మనస్తత్వాలు అధికంగా 
సార్యిప్రస్తున్నాయి, కానీ మానవత్వమనే ఆలోచన మనిషి మస్తిష్కంలో వున్నట్లుగా 
ననఖ్యబడటం లేదు. పసిపాపలు, యువతులపై దారుణ అత్యాచారాలు, 

శస్తులు తీసుకొని తల్లిదంద్రులను నిర్దాక్షిణ్యంగా రోడ్లపై నిలబెట్టడం, అన్నదమ్ముల 
గొడవలు, హత్యలు, మానవతా విలువలపై నీలినీడలు, తోటివారిపై 
సాటీమనిషి' అనే కనీస కనికరమైనా చూపని సందర్భాలు... ఇలా ఎన్నెన్నో 
శమానవీయ దృశ్యాలు నేటి వార్తలలో చూస్తూనే వున్నాం. ఇది సమాజానికి 
జోంచి పరిణామం కాదు కదా ! 

'సైన్స్‌తో సమాజం ఎంతో అభివృద్ధిని సాధించింది. అయితే ఇది శాస్త్ర 
సాంకేతిక పరంగానే వృద్ధి చెందిందా అనిపిస్తుంది. ఎందుకంటే మానసికంగా, 
'హానవతావరంగా సమాజం ఇంకా ఎదగాల్సిన అవనరం ఉంది. బాగా 

%దువుకొని, మంచి ఉద్యోగాలు చేస్తున్న యువతరం ఆత్మన్యూనతతో, అత్యాశతో, 
గార్యాభర్తలు పరస్పరావగాహనా లోపంతో లేక ఇంకేదో పొందలేకపోతున్నామనే 
ఏరుత్సాహంతో, మానవత్వాన్ని మరచి దారుణచర్యలకు దిగజారుతుంటే సమాజం 
)టు వెళుతుంది? మనిషిని మనిషిగా ప్రేమించక పోయినా. కనీసం సాటి మనిషన్న 
గావనతోనైనా ప్రవర్తించండి. మానవత్వాన్ని బ్రతికించండి అంటూ అశపడుతూ. 


వాతా 
స్గక్మకారు క్రియ | 5॥ మానవతా కవులు 
గో 


ననన 


న 0. ఎంతో పార్షించదగ్గది, ముందు శ 
న్యూర్తిదాయకమైనది, ఆదర్శ మె 
తెలుగు సాహిత్యంలో భావకవిత్వం మొదలుకొని ఎన్నెన్నో 
+ వాదాలు వచ్చాయి. కానీ 'మానవతాతత్త్వం'తో వస్తున్న 


/ ది కవులు 'మానవతా కవులు' గా ఏర్పడి త్మ 
దీనిని భావిస్తున్నా మన రాష్ట్ర రాజధానిలో అన్ని రంగాలలో 


తనతోపాటు ఏడుగురు కొత్త కవులను తయారుచేసి గురుతర 


కర్మ కాదు క్రియ [6] 


మానవతా పతాక 


డాక్టర్‌ కందిమళ్ళ సాంబశివరావు 


గి మానవత్వం... అది మనిషి తత్త్వం... సామాజిక జీవనాన్ని కొనసాగించే 
[ఇ మనిషితాను ఎంత భద్రంగా... సౌకర్యవంతంగా... స్వేచ్చగా... వ్యక్తిగత గౌరవానికి 
భంగం కలగకుండా జీవించాలని కోరుకుంటాడో అటువంటి పరిస్థితులే ప్రతిమనిషి 
జీవితంలో ఉండాలనీ... ఉంటాయనీ విశ్వసిస్తూ అదే పంథాలో ప్రవర్తించడమే 
మానవత్వం... సహజంగా ఈ మానవత్వం అనే మాటను వినగానే కరుణాత్మకంగా. 
అనిపిస్తూ ఉంటుంది. పరిమిత పరిధిలో దయాగుణాన్ని, (ప్రేమాన్పదమైన 
'ప్రవర్తననూ ఈ మాటకు వర్తిస్తూ ఉంటారు. కానీ మానవత్వం అనే పదం యొక్క 
నిర్వచనం చాలా చాలా విస్తృతమైనది. శాస్త్రీయ దృక్పథంతో ఆ ప్రక్రియలోని 
భాగస్వామిగా ఉండడాన్ని ఎంతగా కోరుకుంటాడో అదే మాదిరి స్వేచ్చ తన 
చుట్టూ ఉన్న మనుషులకు ఉన్నదని గుర్తిస్తూ వారి వారి హక్కులు అంటే మానవ 
ఫీ హక్కులను నిరంతరం కాపాడుకోవడమే మానవత్వం. వ్యక్తి స్వేచ్చ 
శిఖరాయమానమైన లక్ష్యంగా భావించే సమాజమే మానవత్వపు పరిమళాలను 
వెదజల్లుతున్నట్లు భావించగల నమాజం. మనిషి తనను తాను 
ప్రేమించుకొన్నట్లుగానే సర్వమానవాళి పట్ల ప్రవర్తించగల తత్త్వమే మానవత్వపు 
మధురిమ. సృష్ట్రాది నుండి మానవుడు తన జీవన గమనంలో ఎదుర్కొన్న అనేక 
సవాళ్లను అధిగమిస్తూ... కష్టాలను ఎదురీదుతూ ఈనాటికి మానవ సమాజాన్ని 
ఈ స్థితికి చేర్చాడు. అది ఆదిమ మానవుని నుండి ఆధునిక మానవుని వరకూ. 
మనిషితత్త్వంలో నిగూఢమైన జీవనకాంక్ష దీనిని పరమోత్కృష్టమైన భావనగా 
గ కర్మ కాదు క్రియ ॥7॥ మానవతా కవులు 


పునాదులైన మానవత్వ వి 
చేస్తూ ఉన్నాయి. ఈ మానవతావాద ఉద్యమానికి చేయీ 
చాలని అందరి ఆశ, ఆకాంక్ష 


మానవుడూ దానిని బలప 


“నేను” అన్నది అహం... భేషజం, స్వార్ధం అనే రాళ్ళతో దే, 


బాగుండాలి అనుకొంటే అందులో స్వార్థమన్నా తప్పుకాదు. కానన. మా 
బాగుండాలి అనుకోవడంతోనే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. 
కవి అన్నట్లు నువ్వూ నేనూ కలిస్తే మనం... మనం మనం కలిస్తే 
మాటను జీవసూత్రంగా తీసుకొంటే... నీ మూలంగా పక్కవాడి కళ్లల్లో 
గుర్తించి తడి మనస్సుతో తుడిస్తే అదే మానవత, అది స్థి 
మానవీయత. 
ఆధునిక తెలుగు కవితా ప్రస్థానంలో ఎన్నో మ 
మజిలీలు...ఎన్నో చేతనలు... మరెన్నో విప్లవ కేతనాలు. 
'పైగంబర కవులు... చేతనావర్త కవులు... అంతకుముందు. 
'మదిమడిలో సుడులు తిరుగుతున్న భావ వీచికలను ఐలీయంగా వ్య 
తమ గొంతుకలను విప్పారు. ఆ కోవలో నవ... యువ చేతన 
మంది ఆవిరైపోతున్న మనిషితనాన్ని తమ రెండు చేతులూ. 
కాయడానికి అడుగు వేస్తున్నారు. తమ అంతరంగ 
ఆలోచనాలోచనాలను అక్షర గవాక్షాలను తెరచి దోసి 
ఉవ్విళ్ళూరుతున్నారు. మంచిని. రెండు 
అభినందించడం... ఆశీర్వదించడం... మనం 


1... డాక్టర్‌ ఎన్‌.వి. కృష్ణారావు నాకు తమ్ముడు లాంటి వాడు. అన్నగ్రారూ 
స అని పిలుస్తాడు. కేవలం పిలుపులోనే కాదు చేతల్లోకూడా అలాగే ఉంటాడు. 
“నాకు చాలా ఇప్పుడు. పరిశోధన సమయంలో నాటకం వైపుకు లాగాను. నా 
మూట మించి అద్భుతమైన పరిశోధన చేశాడు. అప్పుడప్పుడూ 
| బావగారురూ... జారిపోతూ ఉంటే చిన్నపాటి మందలింపులతో దారికి తెచ్చే 
పుచ్చుకొంటాను. ఇప్పుడు కృష్ణారావు, ఆయన మిత్రులు, అంతే 

స వాసులూ వ్రాసిన గేయాలను అబ్బాత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. అభినందనీయం. 
గ కృష్ణారావుతో పాటు దా॥ పత్తూరి శ్రీనివాసులు, డా॥ జి. వెంకటలాల్‌, 
'* లద్రపాక జితేంద్రకుమార్‌, దాసరి రమేష్‌, కచ్చళ్ళ బలరామ్‌, పెనుమాక రాజశేఖర్‌, 
సేచక్రుగుపల్లి బలరామ్‌లు పెనవేసుకొని “మానవతా కవులు' అని నామకరణం 
స ససకొన్నారు. ఆ పేరు పెట్టుకొన్నందుకు నిజంగా అర్హులే. ఎందుకంటే వీరి 
కవితల్లో కల్పనలు, భావనల కన్నా గుండె లోతుల్లో నుండి పెల్లుబికిన 
.' అనుభూతులు, స్వీయ స్పందనలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో అధ్ధత ఉంది... 
చే ఆక్రోశం ఉంది...అవేదన ఉంది... అవేశం ఉంది... అన్నింటి కలగలపులో జవం, 
జీవం ఉంది. అస్తవ్యస్తగమన మదకరీంద్రంపై విసిరిన విచ్చుకత్తులూ ఉన్నాయి. 
క్షుభితాశ్రుకల్లోల నీరధులను ఆవిరి చేసే దిశానిర్దేశాలు ఉన్నాయి. మానవతా 
సే శ్తశనాలను ఎగురవేయడానికి ఎంచుకొన్న గేయట్రక్రియలో మరింత పరిపూర్ణత 
న సారించాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని మరింత సూటిగా, ఘాటుగా చెప్పడానికి 
సో నిరంతర సాధన చేయాలి. ఈ మానవతా ప్రబోధ దీపకళికలు అఖండంగా 
_ వెలగాలనీ, మరెన్నో గుండె చప్పుళ్ళను తమ కవితల్లో ప్రతిధ్వనించాలని అశిస్తూ! 


గ్‌ ఆకాంక్షిస్తూ... 


, వారి మార్గదర్శకత్వానికి వినయంగా శిరసు. 
ఘటిస్తున్నాం. మాది సాహిత్యరంగం గనుక తెలుగు సాహితీ లోక 
మార్గదర్శకులైన సాహితీమూర్తులకు అక్షరాభిషేకాలు. 


అలంకారాల శోభ లేదు 
నిజాయితీ వుంటే చాలు 
గణ విభజన వుందక్కల్లేదు 
గుణం కుదిరితే చాలు 
అందరికీ అర్ధమయ్యేది 
అందరినీ వికసింప జేసేది” - 
ఇటువంటి వచన కవిత్వాన్ని ఆశ్రయించుకొని ఎనిమిది మంది సమకాలీన 
! శవులు వెలువరిస్తున్న మానవతా కవితా సంపుటి ఇది. భావకవిత్వం మొదలుకొని 
సద అస్తిత్వవాద కవితా వ్యక్తీకరణల వరకు ఆయా కవులు, ఆయా సమాజాల్లో, 
* ఆయా నందర్భాల్లో పరిశీలించిన ప్రభావితమైన, అనుభవంలోకి వచ్చిన 
 జశేకాంశాలను కవిత్వీకరించి వారి వారి ఆలోచనా దృక్పథాలను ప్రకటించారు. 
ఇదేకోవలో ఈనాటి సమాజానికి అవసరమైన, మౌలికమైన “మానవత్వం” అనే 
అంశాన్ని ప్రధాన జెండా, అజెండాగా స్వీకరించి సమకాలీన తెలుగు సాహిత్య 
ఫీ చరిత్రలో కొత్త కోణానికి నాంది పలుకుతూ వస్తున్న మానవతా కవిత్వమిది. 
న. మానవత్వం అనేది ఒక వాదం కాదు. అది ఒక తత్త్వం. జీవి పుట్టినప్పటి 
జే స్వండి చనిపోయేంత వరకు ఆ జీవిలో అణుఅణువులో అంతర్గతంగా వుండి 
'” ఆయా సందర్భాలను బట్టి బయటకు (ప్రదర్శితమవుతుంది. ఒక సందర్భానికో, 
గే సన్నివేశానికో, సంఘటనకో మనిషి కళ్ళల్లో కొద్దిగానైనా 'తది' కనబడిందంటే ఆ 
మనిషి స్పందించినట్లే. ఆ స్పందనకు కారణం - ఆ మనిషిలో వున్న మానవతా 
(శ తత్త్వగుణమే కాని మరొకటి కాదని గుర్తించాలి. 
వాదమనేది ఒక వ్యక్తికో, సంస్థకో, వ్యవస్థకో మాత్రమే పరిమితమైనదిగా 
పరిగణించవచ్చు. కొంతకాలం వాదం ఉద్ధృతంగా ప్రచారం పొందవచ్చు. 
మరికొంతకాలం అ ఉద్ధృతిని కొనసాగించలేక పోవచ్చు. సామాజిక పరిస్థితులను 
బట్టి వాదాల మనుగడ ఆధారపడి వుంటుంది. కానీ తత్త్వం అటువంటిది కాదు. 
ఒక ప్రాణి స్వభావమే దాని తత్త్వం. మనిషి అనే ప్రాణి యొక్క అసలు తత్త్వం 
మానవత్వమే కావాలి. ఆ మానవత్వంతోనే మనిషి మనీషిగా, మహామనిషిగా, 


ల న హనవత్యంత్‌ న చని 
గ్ల. [1|| మానవతా కవులు 


నాం లాలా 


చేయూత నందించటమే గదా! ఆ తత్త్వం 
మానవత్వమేనని మరలా గుర్తు చేయాల్సిన అవసరం, బాధ్యత 
సమాజంలో భాగస్వాములు, ఆ భావనను కలిగించి, దృష్టిని మరలా అ అంశ 
నిలిపే ప్రయత్నం చేసే వారిలో కవులు ముందుంటారు గనుక ఈ సన్వ 

కవులు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి 
దొరుకుతున్నాయి గాని మానవత్వం దొరకదం లేదు. కనబడటం లేదనేది 0 
గుర్తించిందే. మరచిపోయిన మానవత్వాన్ని మరలా మనుషుల్లోకి వ్యాప్తి చేయా 
మానవతా సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమిది. 
'మనుషులందరిలోకి మానవత్వం తిరిగి రావాలని, సమాజం అం 


కవులు కాదు. ఏ మాత్రం పేరు ప్రతిష్టలు లేవు. గొప్ప గొప్ప కవితా సం 
వెలువరించలేదు. కానీ మానవత్వం అనే తత్త్వాన్ని ఆత్మగా చేసుకొని అవిష్మరి 
కవితా సంపుటి ఇది. చిన్న చిన్న లోపాలు, దోషాలు ఏవైనా వుంటే 


గ్‌ ప్రకృతి అందమైంది 
ప్రపంచం అద్భుతమైంది 
విజ్ఞానం వింత్రెంది 
ధనం అభీష్టవర ప్రదాయిని ! (ఈరోజుల్లో) 


కర్మకాదు క్రియ 


ఇప్పుడు కావాల్సింది 
కర్మ కాదు క్రియ 
ఇప్పుడు చెప్పాల్సింటది 
శ కాదు క్రియ 
ఇప్పుడు నేర్చాల్సింది 
కర్మ కాదు క్రియ 
ఇప్పుడు ఆలోచించాల్సింది 
కృకాదు క్రియ 
ఇప్పుడు చర్చించాల్సింది 
కర్మ కాదు క్రియ 
శప్పూడే కాదు ఎప్పుడూ అవసరమైంది 
శర్మ కాదు క్రియ 
కర్మ - పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల చిట్టా 
గ్‌ క్రీయ - ప్రస్తుత సమాజానికి నువు చేయాల్సిన చిట్టా ॥ 


ఒడి లేక బడిలేక 
దడిలేక మడిలేక 


పనిలేని గని లేని 
జనలేని మనలేని 


బతుకు భయం - పరువు భయం 
మగత భయం - మగువ భయం 
మనసు భయం - మరణ భయం 
కనిపించని దైవభయం 


కర్మ నీ గతం 
కర్మ ఇక హతం 
క్రియే నీ గమ్యం 
క్రియే ఇక భవ్యం 


మారలేదు అమ్మ మనసు 
మారలేదు అమ్మతనం 
మారలేదు పాలదనం 
మారతుంది నేటితరం 


చెవ్పుకొంటే - చేతుల్లో 

చెప్పకుంటే - మనసుల్లో 
దాచించి ధర్మమా ! 
పంచింది ధర్మమా ! 


కర్మ కాదు క్రియ 


అమే కంప మ. 


నాలుగు తరాలకైతే 

నలభై తరాలు చాటుతుంది 
దానవత్వాన్ని తుంచు 
మానవత్వాన్ని పంచు 
ఏది పండుతుందో ! 
ఏది ఫలితమిస్తుందో 1 
ఏది సాటి మనిషికి బ్రతుకునిస్తుందో ! 


నీవు కాదు 
మాత్రమే ! 
నిర్దేత 
= మహాసౌధ! 


| దాః ఎన్‌.వి. కృష్ణారావు 


| 94902 18173 


భి క్ట ॥117॥ మానవతా కవులు 


రాయైనా! రప్పైనా! 


అ ఊహకే ! అమ్మో! 

తల్లి ఒళ్ళు గడగడ వణుకుతోంది 
తల్లి గుండె దడదడ కొట్టుకుంటోంది 
చూపుకు దైతన్యం లేదు 

నోటికి మాటలు రావడం లేదు 


మనసుకు స్పందనలూ లేవు 


యూట్యూబ్‌లో 


క్రియ. 
॥ 19|| మ్‌ 
ఎనవతా కవులు, 


(ప్రేమ గొప్పదా ! పగ గొప్పదా 

శాంతి సుఖమా ! అశాంతి సుఖమా ! 
అహింస ఆనందమా ! హింస ఆనందమా ! 
మానవత్వం మహనీయమా ! అమానవీయతే 
అలంకారమా ! 


జాతికి దన్నుగ నిలవాల్సిన నాయకులు 
రకరకాల మాయలతో స్వార్ధాన్ని కావలించుకుంటే 

మనిషికి కావాల్సిందేమిటి ? 

ఆలోచించండి ఒక్కసారి 

ప్రశ్నించుకోండి మరొక్కసారి ! 


- దా॥ వత్తూరి శ్రీనివానుల 
9494682090 


కర్మ కాదు క్రియ 2౫|| 


ఇక్కడ మనుషులుండాలి 


ఇది భూలోకం 
మానవలోకం 
ఎనభై లక్షల జీవుల 
జవజీవాలతో 
నిండిన లోకం 


తోటి జంతువులు, పక్షులతో కలిసి 
తిరుగుతూ, ఎగురుతూ, దూకుతూ 
గంతులు వేస్తూ, తుళ్ళింతలతో కేరింతలతో 
మనుషులు సంచరించిన లోకం 
అపుడు వారిలో 
మానవత్వం 
దయ 
ప్రేమ 

| కరుణ 

( జాలి ఉన్నాయ్‌ 
ఇది ఒకనాటి మాట ! 

శాల 


సంస్కృతి సంప్రదాయ సువర్జలతలపై...... 
అవతరించిన మహాత్ములు...... 
మంగళమూర్తులనే...... 
దివ్యసుమపరిమళాల సందేశం ...... 

నా భారతదేశం..... 


, ప్రవహించే నీరు...... ఎలా బ్రతకాలో చెబుతుంది 
ధర్మమంటే అదే కదా ! 
వీచేగాలి ...... 


న క్త తతా 
గ్గ తషకాదుక్షిడు ॥29॥ మానవతా:శస్తలు 


= మౌనంగా..... వెతుకుతున్నావా.....! 


ఎన్నో సమస్యల సుడులు హృదయాన ! 

అగాథాల అంతుచిక్కని బడబాగ్ని ముడులు ! 
కుదురుగా వుండనీక 
కకావికలం చేస్తుంటే 
నిందైన రూపాన్ని 
నింపాదిగ చెరిపేస్తూ 
వెక్కిరింతల నవ్వులా 
వెలితిపడే కెరటాలు ! 

యుగయుగాల 

కాలచక్రపు మాయాజాలం 

నిన్ను పలకరించనిదే వెళుతుందా ! 


నాడు కాయమంతా చీల్చినా 
అమృతాన్ని అమ్మలా దేవతలకు పంచావు ! 
అనంత జీవజాల గతికై జెషధాల దేవుడినే అందించావు! 
| సిరుల తల్లిని ఇంపుగా దరిజేర్చి విశ్వపోషణ చేశావు! 
గరి నేడు 
హృదయాన్ని పొరలు పొరలుగా తరుగుతున్నా 
4 పోటకూటి జీవుల నిధి నిక్షేపాల వేటలో 
టో పటపట బ్రకుకు పోరాటపు ఆటలో 
ఉక్కుపాశాల నలిగిపోతూ 


నన నం 
సగటు | ౩1|| మానవతా కవులు 


గ్‌ 


పనికందుకు స్రన్యమిచ్చే తలిలా 
అసమాన మానవత్వపు ఖనివై 


ఖనిజధారలందిస్తూ 
మీరింకా నేర్చుకోరా అంటూ ప్రశ్నిస్తూ కదులుతున్నాను 


నాకిక్కడ చోటు లేదు 


నిన్నటి వరకు నేనున్నాననుకున్నాను 
కానీ లేను 
ఈ విశాల ప్రపంచంలో 
అందరూ నన్ను ఇష్టపడుతున్నారనుకున్నాను 
కానీ కాదు 
అంతా భ్రమ 
నిత్యం మాటల యుద్ధాలతో 
హద్దు వివాదాలతో 
రాతలు చెరిపి 
కయ్యానికి సై అనే లోకంలో 
నాకు చోటు లేదని తెలిసింది 
నా పేరు వచించిన మూర్తులను 
0లో కలిపేశారు 
కాంక్షించిన బుద్భునికి 
చ్చి చంపిన లోకం 
తి కాంక్షించిన క్రీస్తుని 
సిలువ వేసి శిక్షించిన లోకం 
శాంతి కాంక్షించిన గాంధీని 
శూట్లు చేసిన లోకం 
నా పేరు పలికితేనే భరించలేని లోకం 
నాకు రూపముంటే భరిస్తుందా ? 
రూపముంటే 
సమస్త ప్రాణులను జీర్ణించుకునే 


ళృకాదు క్రియ |॥3|| మానవతా కవులు, 


ల 


అనంత తిమిరపుటంచులకు 
కృష్ణబిలాల కేంద్రంలోకి తరిమేశారు 
నాకిక్కడ చోటు లేదు 


శాంతి కోసమంటూ 
ఆయుధాలతో 

అంబులి నింపుకొనే దేశాల్లారా 
చంపిన వీరుల నెత్తురు 
ప్రశ్నిస్తుంది నువ్వెక్కడని ? 
అందుకే నాకు చోటులేదు 
నాదంతా భ్రమ - 


అన్నదమ్ముల గొడవ 
ఇరుగుపొరుగు గొడవ 
దేశదేశానికి గొడవ 


కళ్ళుతెరిస్తేనే.....! 


ఒకడిపై ఒకడు కత్తులు దూసుకొని 
గెలుపు తేలదనుకున్నప్పుడో 
గెలుపు చేజారుతుందనుకున్నప్పుడో 
ఎత్తే తెల్లజెందానా 


మానవతా కవులు 


అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు 
పేపర్లో కాలమ్‌లకు పరిమితం 


విద్యార్థుల అత్మహత్యలు 
టి.వి.ల టి.ఆర్‌.పి,.లకు పరిమితం 


| కావాలినాలోకం! 


ననాలోకం 
| సూనన లోక 
'మనస్సున్న మనుష్యుల లోకం 
కనబడదేదీ ! 
దాహం ! అడిగి మరీ తీర్చే లోకం 
ఆపదలను సృష్టించని లోకం 
అదుకొనే లోకం 
అభయహస్తాలు చూపించే లోకం 
| కష్టాలను ఆప్యాయతలతో తరిమేసే లోకం 
న్‌ కలిసి ఆడుకున్న లోకం 
ట్‌ కలిసి ఆకలి తీర్చుకున్న లోకం 
కలిసి బ్రతకటమే తెలిసిన లోకం 
'సమతే సౌభాగ్యంగా గల లోకం, 
అందరూ బావుండాలనే లోకం 
బాగును పంచే లోకం, పెంచే లోకం 
అవసరం గుర్తించిన లోకం 
ఇవ్వటంలో ఆనందం పొందే లోకం 
హింసను సహించని లోకం 


క్రియ . 


శాంతిని కాంక్షించే లోకం 

సకల కళలకు వేదికైన లోకం, 

సకల విజ్ఞానాలు విరిసిన ఆనంద సాక్షాత్కార లోకం, 
సకల శాస్త్రాల సారాంశం మానవత్వంగా కలిగిన లోక్ట 
మనిషిని దైవంగా కొలిచిన లోకం 


మా మంచి లోకం 


కావలసిందీ....! 


పుట్టే ప్రాణికి తెలియదు 
తాను ఎప్పుడు గిట్టుతుందో..... ? 


పెద్ద పెద్ద సాహసకార్యాలు వద్దు 

మనసుతో, చేతలతో 

చిన్న చిన్నవి చేస్తే చాలు ! 
పగను చంపాలి - ప్రేమను పంచాలి 
అనసూయను అణచాలి - ఆప్యాయతను అందించాలి 
గర్వాన్ని బంధించాలి - గౌరవాన్ని కలిగించాలి 
అపకారం వీడాలి - ఉపకారం చేయాలి 
ధనాపేక్ష చావాలి - (ప్రేమాపేక్ష పుట్టాలి 
అన్యోన్యంగా మెలగాలి - పప్రేమజ్యోతులు వెలగాలి 
మనిషిగా కావసిందిదే ! 


అదే జీవితానికి అసలు అర్ధం 


అదే జీవన్ముక్తికి మార్గం 
అదే మనిషి తత్వం 


వారి బ్రతుకుల్ని సరిచేసుకుని 
రాజకీయ పుష్పక విమానంలో విహరిస్తూ 
'ప్రజనెప్పుడూ పావుగా మారుస్తుంటే 
వాడి రాజకీయ చెదరంగంలో 
'ఓటునే భస్మాసుర హస్తంలా ప్రజపై ప్రయోగించి 
అళింతనే గాధాంధకారంలో మగ్గే ప్రజపై 
శాంతిని కురిపించడానికైనా 
నాక్కొంచెం శాంతిని అరువివ్వండి... ! 
దేశమేదైనా ప్రాంతమేదైనా 
ప్రపంచ విపణిలో బలిపశువులు మాత్రం 
'పేద ప్రజానీకమే కదా ? 
బాధలెన్నున్నా బ్రతుకు నావ ఆపని 
ప్రజ జీవితంలో శాంతిని కాజేసి 
ప్రశాంతమైన వారి ప్రభాతాన్ని 
పతనం చేసినా మీ దాహం తీరదా 
'బడుగుజీవుల అశాంతి బంధనాలు తెంచడానికి 
నా కలం కాంక్షించిన శాంతిని 


మానవత్వం 


మానవత్వమా ఎక్కడున్నావమ్మా 
దిక్కుల ఆసాంతం వరకు వెదికి 

వెక్కి వెక్కి బ్రతుకునీదుస్తున్నా 
ఒక్కసారి కనిపించవేమమ్మా ! 

కడసారి చూపుకైనా కరుణించవమ్మా ! 


అజ్ఞాతవాసం చేస్తున్నానో 
అవనినే విడిచి వెళ్ళిపోయావో 
ఈ సందేహాలకు సాక్ష్యం 
వర్తమాన సంఘటనలేనమ్మా 
ఈ ఘటనలు రణాలే ! 
నిరంతరం బాధించే వ్రణాలే ! 


నవమాసాలు పెంచి పోషించిన కన్నవారిని 


కడుపున పుట్టిన వాళ్లే 
కర్రలతో ఎముకలు విరిగిందాకా 


ల కాలా 
శర్మకాదు క్రియ. 15|| మనకా / 


కర్మ కాదు క్రియ 


చీకటి పీడల్ని ఛేదించే వెల్లురేఖలా 


నీకు రావాలనిపించలేదా ? 
మూఢ విశ్వాసాలతో మసిలే మనిషి 


_ పెడుగువల్లి ఐలరామ్‌ 
96766 36816 


పుట్‌పాత్‌లపై సేదతీరే 
'మునలి ముదతల్లో కొలుచుకోమంటుంది. 


ప్రభుత్వ కార్యాలయాల బల్లల కింద 


వెన్నుల చీలిన సమూహాల నుండి 
వ్యక్తులుగా మారిన అవ్యక్త వికారాలు, 
మోసపోతున్నామో మోసపుచ్చుతున్నామో 
'ఒకరికొకరి కళ్ళల్లో కుటిలత్వాన్ని శో 


'ప్రతీకారాల దుమ్మెత్తి పోసుకున్నాం ! 
ఏమైతేనేం... ఇన్నాళ్ళు 
వికారంగా బతికాం బొంతపురుగుల్లా 
మించిపోయిందేమి లేదు....ఇకనైనా 


మానవత్వపు హరివిల్లు కప్పుకొని 
సీతాకోక చిలుకలై మళ్ళీ పుడదాం. 


ఆ స్పందనలో జీవం తి! 
నీ స్పందనలో స్వార్ధం 


పక్షులకు మేత పెడితే వెంట నడుస్తాయి 1 


మనిషికి ? 


“మంచితనం అమ్మ మనసు ! 
మానవత్వం బ్రతుకు నిలుపు ! 


మంచితనం మనసుల్లో 
మానవత్వం చేతల్లో 


రెండు పూట్లే తిళ్ళూ 
వాటర్‌కి కొలతలు 
టాబ్లెట్‌కి విడతలు 


గుండె భద్రతకు ఎన్ని పాట్లో 
కొవ్వు కరగడానికి ఎన్ని ఫీట్లో 
అసలు జ్ఞానం ఆవిరవుతోంది 
అందించాల్సిన చేయి దూరమవుతోంది 


ప్రతి ప్రకటనలో పత్రహరితం 
పల్లెల్లో కనిపించదు ఏ హరితం 
'రైతు బతుక్కి లేదు ఏ భరణం 
అతనికి శరణం - తప్పని మరణం 


మానవత్వం సహకరిస్తే సాపాటు 
అమానవీయత అగుపిస్తే గ్రహపాటు 
సాపాటు, గ్రహపాటు 

ఎంత గాఢ స్నేహితులో ! 


రైలు పట్టాలే ! 

పక్కపక్కనే ఉన్నా 

ఎప్పుడూ కలుసుకోవు 
అతకడం అంతకన్నా చేతకాదు 


నువ్వూ, నేనూ కలిసి మనం ! 
వారూ, వీరూ కలిసి జనం ! 


మానవత్వం కలిగి వుండటం 
మనిషికి వరం ! 


'అది జన్మజన్మలకు 
నిన్ను చూపించే దర్పణం ! 


ప్రకృతి ప్రసాదం ! 
సహనంలో 

రెండో స్థానం [| 

చెట్టును చూసి నేర్చుకో ! 
ఎదగాలన్నా 
ఒదగాలన్నా 
ఎదుటివారికి 
ఏమివ్వాలన్నా ? 
దానికదే సాటి 

మరేదీ లేదు పోటీ ! 


విత్తు నాటితే మొక్క 
మొక్క పెరిగితే చెట్టు 
చెట్టు పెరిగితే వనం 
వనంలోకి జనం 

ఇక ఆగదు ఖననం ! 


మనిషికిది 
విన్నో లాసో 


ల్‌ 


జీవితాన్ని పంచడం ! 
మానవత్వాన్ని చూపడం ! 
రాసిందంతా కవిత్వం కాదు 
'ట్రతికిందంతా జీవితం కాదు 
రాసిన దాన్లో హృదయాన్ని నృర్శించిందే కవిత్వం ! ॥ 
బ్రతికిన దాన్లో గుండెతడిని ఆవిష్కరించిందే. 
ఆ గుండె తడే మానవత్వం 
మానవత్వమే 
కావాలి మనిషి తత్వం 
అదే ప్రపంచానికి బ్రతుకుధనం ! 


“మానవత్వానికి లేదు ఏ కొలమానం ! ” 


అడవిని హత్య చేసింది. 
వృక్షం ఒక వరం 
మానవజాతికే కాదు 
'వ్రతిప్రాణికీ దివ్యౌషధం ! 
(గాససత్వానికి - 
స్పష్టమైన ఆకారం ! అవకాశం ! 
మానవ వికృతికి 
మాయమవుతున్న ఆహారం ! ఆహ్లాదం ! 


“చెట్టు మానవతకు దారి చూపే మెట్టు ! 
త్త 


-దా/ ఎన్‌ వి 


సిక్స్‌ రోటోను సృష్టించింది మానవ మేథస్సు 
త్వర నృప ానంంది మనిషి మనస్సు 
'మనిషి మరిచిన మానవత్వాన్ని చాటుదాం 
తిరిగి మనిషిలో దానిని నాటుదాం, 
మానవత్వపు నిర్వచనాల ప్రమిదపై 
అనంత జ్యోతివై వెలుగుతున్నావు 
... శాంతంటే 
తెల్లజెండానో 
శ్వేత కపోతమో 
రాట్నం వడకటమో కాదు ట్‌ 
అసూయను అణచాలి- ఆప్యాయతను అందించాలి 
గర్వాన్ని బంధించాలి - గౌరవాన్ని కలిగించాలి 
మానవత్వపు బుషులుగా మార్చి 
మార్చు వైపు మరల్పు 
మనిషి తత్వాన్ని రగుల్పు 
శాంతి స్థాపన చేయడమంటే 
శ ఎండమావుల్లోని నీటిని తోడుతున్నంత భారం 
మనగలిగే స్వార్ధం - అవసరమే 
మనమే ఉండాలనే స్వార్థం - ప్రమాదమే 
మాతృత్వం చృుగ్యమాయె 
'భ్రాతృత్వం పారిపోయె 
'బెదార్యం ఓడిపోయె 


రాసిందంతా కవిత్వం కాదు 
బ్రతికిందంతా జీవితం కాదు 


సంపాదకులు 
ప! ఎన్‌.వి.కృష్ణారాను 
మా 


